


RANGULA RATNAM (Nursery Rhymes for Children) 
BY: REDDI RAGHAVAIAH 


(బ్ర AUTHOR 

|పచురణ సంఖ్య $ 
ప్రథమ ముద్రణ : 1998 
పతులు 1000 


వెల: రూక 8). లు 


మ్ముదణ =. 
మాధవి (పింటర్ను, 
కుత్చిగూడ, 
హైదరాబాదు.2?, 


కాఫీలకు : 

రెడ్డి రాఘవయ్య 

శ్రీనాథ్‌ పది షన్స్‌, 
1-121, బాలానగర్‌, 
హైదరాబాదు.ర000 042. - 


AGE GROUP; 5 To 8 Years 


ఇందులో 
చిట్టికవితలు, పొడుపువిడుపులు 
ఆంధభూమి (వారపతిక)లో 
పచురించబడ్డాయి.... 
ఆ సంపాదకులకు, 
ముఖ చితాన్ని 
ముదించి ఇచ్చిన 
శక్హాల్రాటబ్రీ ఆర్ట్‌ [పింటర్స్‌” ఆధినేత 
శ్రీ బాొలా[పనౌద్‌ కు 
పుస్తకాన్ని చక్కగా కంపోజ్‌ చేసి 
ఆందంగా ము[దించిన 
“మాధవి |పింటర్స్‌” అధినేత 
శ్రీ ఊట్ల గణేళ్‌ బాబుకు 


క తజ్జతలు 


ఇందులో 
1. మెలు కొలుపు... 
రై బాలలం....... 
రీ, జేజేలు 
ఢీ. చాచా నెహూ9 
5. చిటి పాటలు........ 
6. పొడుపు విడుపులు..... 
7. మంచి బొమ్మ...... 
8, చిన్నారి పొన్నారి sehen 
9, (పాస పొటి........ 
10, పడవ ఆటం... 
11. గోరు ముద........ 
12, కావాలి........ 
18. పాము ఆట....... 
కీ, ఆందాధ మామయ్య 
15. సూర్యుడు........ 
15. నానడత-....... 
11. పూవులు,**... 
18. రంగుల రాట్నం........ 
19. బుగ్గలు. మొగ్గలు..... ++ 
20. ఆందాల బాల...... 
వానా కొలి౦్క,44488 


మూడు మాటలు. 


ఉదా cr —~—1 OF 


21 
26 
27 
27 
28 
29 
29 
80 
81 
2 


Es 


ర్రి& 
త్రిల్‌ 
లిక్‌ 
87 


88 


40 


వలు కొలుపు ... 


చుకళాలన్ని పోవునటుల 

చక్కనైన వెలుగు వచ్చి 
(పాద్దుపొడిచె నదిగో . 
ముద్దు తం[డిలేవర ॥ 


పళ్ళుతోమి మొఖము కడిగి 
తెల బట్ట లేను కొనీ 

చద్ది అన్నమ్మును తినియు 
బుద్ధిగాను బడికి పోవ; 


(పొద్దు హొడిచెనదిగో 
ముదు తం|డిలేవర క్‌ 
ఇ 


ర్ల 


షొ 


భరతమాత గొప్పతనపు 
చరిత నంత పాట పొడి 
'పెద్దలకును వందనమ్ము 
గ్రద్ద గొను నీవృుచేయ 


(పొడ్డుపొడిచెనదిగో 
ముద్దు తం|డిలేవర॥ 


చెప్పునట్టి పాఠాలను 
తప్పులేమి లేకుండగ 
వడివడిగా తెలివితోటి 
బడిలో పల నెర్వ గాను 
(పొద్దు పొడిచెనదిగో 
ముద్దు తండి లేవర॥ 





బాలలం" '* 





క్ష 
\ 
బాయల 
ర్న mn? < 
cant! 
అనా? amare! 
ప ; ట్రా + న చమన? 3 

jf POT IIE 

i 3 are: ల ల లే 
ఖ్‌ “aa! దా దు 
జీ oa: . క; 

స్ట క న 

ల =m? °° (ఆడా 

శ hehe Ie 
ఆ pea ee 
సై - 
లో 
ఓ N 
(1 
ఖీ pa 
pn 
(3 నే 
jo రో 


రీ ఆ 


- ఉమ ద 
ష్‌ mm 


తెలుగు దేశ బాలలం 
తలుగు ఇప 
తలుగు తిరులన్ని తెలిసి 
మెలగుచుండు వారలం... 


తెలుగంటు మాకిషం 
వెలుగం కు మాకిషం 

. ఆలుగులోన వెలుగునింప 
వలెనం కు మాకిష్టం... 


’ 


మాతకు జేజేలు 
భారత మాతకు జేజేలు! 
బుద్దునకు జేజేలు 
గౌతమబుద్దునకు జేజేలు॥ 
తాతకు జేజేలు 
గాందీతాతకు జేజేలు! 
నెహూకు జేజేలు 


చాచా న్మెహూకు జేజేలుః 


బాబా నె|హూూ 





శ్‌ 
శానా 


నీవు పుట్టిన పుణ్యదినం 


నిఖిల బాలల పర్వదినం. 


భారత నేతవు అలినావు 
పాలన చక్కగ చేశావు 


దేశాలను తిరిగొాబ్యావు 
దేశానికి ఖ్యాతి తెచ్చావు 


ఘనుడని కీ రిని పొందావు 
జనులా నివాభులందావు 

నీ ఎదలో విరిసైను శాంతి 
నీ పెదవిని కురిసెను కాంతి 


అందరము భువినినత తము 
అరి ంతుమువందన శత్రము.... 


భారత నేతా జేజేలు 
బాలల (పియతమ జేజేలు! 





19 





11 


పిల్లల ఆఅరులు 

అ అరి పొఠకులు 
ళా 

న్‌ పాం కై 

మైల తోళతులు 


శన్ను-పొన్ను 


ఆనగనగా ఓతాత 

తాతకు క/రొక టేశిత 
డకిత క్యరకో మాన్నుు 
జాన్నె తాతకు కన్ను 


కిరు-తురు 


కొత్త గాహ్సులకోేడు, 
'కెరు” మన్న దాచూడు 
కూరుున్న, గిజిగాడు 
'తురుిమన్న డిచూడు... 


ల 12 


విమాన౦... 
ఆకాశంలో విమానం 
అందరి కది నుఖయానం 
"పెటోలే దానికి పానం 
“బర్‌ ..బర్‌' మని చేయును గౌనం 


గొడుగు... 
పాలవెలీ రితి - 
మూలనుండే గొడుగు 
వానకూ ఎండకూ 
మనిషి ౩ప్పుడు తొడుగు, 


పొవృరాయి... | 
పావురాయి పావురాయి 
మెకి పెకి ఎగురునోయి 
పరికించగ ఎంతొెొహాయి 
(పతివారికి చూపునోయి.... 
కాకిపిల్లఎ.. 
కొకిపిల్ల. . .కొకిపిల్ల 
_ కారు నలుపు కాకిసిలి 
“కా...కా” యని నేనంతే 
“కాకా యని పలుకు సె న్‌ా 


13. 


జ్‌ Fame చ జల 
జ్‌ అ= అ 
పలడదె బల్ల కందిపు ౯ 


మురికినీటి లోనదొర్హు 
సరదాగా “పందిపిల్ల 
చెరువు నిటిలోన తేలు 
ఐరిసివేయ 'కందిపుల్ల' 
గోడమీద బల్లి. 
గోడమీద జ 
ఉఊఉకడిపడును వ్‌ 
పడకు పడకు (తుళ్ళి 
గోడ "3క్యామళ్ళిం.. 


బ్ర 
చంది 
ర 


తేలు... 
కఠు (కింద తేలు 
ఛు 
ముకునమ్మ్య కాలు. - 
కుట్టకుంది జులు 


కోతి _ మూతిః 


చెట్టుమీది కోతి 
ఇ కె ముడిచె మూతి 
చుప్పనాతి రితి 
చూడు పాడు కోతి.. 


44 


సాలిగూడు... 


చకచక తిరుగుచు సాలీడు 
చక్కగ అల్లును ఒక గూడు 
పట్టు లాగ అది మెరి సేను 
పూచిన పూవై విరిసేను... 


తామర। 
(పతి చెరువులోన పెరుగు 
“దురద” నుండి తామర 
తాత వీపుమీద పెరుగు 
“దురద” పుట్టు తామర. 


బోడి గుండు: 


తాత బోడి గుండు 
తాటి చెట్టు పండు 
వీరు గుండు నండి 
మీరు చూడరండి 


బొమ్మ = కమ్మః 

ఉంది నాకు బొమ్మ 
అంద మైన బొమ్మ 
బొమ్మ ముక్కు కమ్మ 
కమ్మ” ఉంది లెమ్మం 


19 


కండు? 


దోర దోర పండు 
దొరకిన బాగుండు 
కియతియ గుండు 
తినగ కడుపు నిండు. 


నీడల.! 


నిన్ను అంటి ఉండును 
నన్ను అంటి ఉండును 
వెలుగులోన నీడలు 

. చెనుక వచ్చు జాడలు, 


ఆగ్గిపుల్ల చిన్నది 

ఆగ్ని నిచ్చుచున్నది 
గియగానె మండును 
గదిలొ కాంతి నిండుసు. 


ఘర పకాయః 
మిరపకాయ మిరపకాయ 
కారమిచ్చు మిరపకాయ 
కొరికి చూడ 'చ్చురు"”- మనుచు. 
నోరు మండు మిరపకాయ. 


16 


అనం వాలం! 
ste 


అమ్మ పాలు ఆవు పాలు 
కమ్మగుండు గుమ్మ పాలు 
ఆకలే న వారికెపుడు 
ఆహారం మంచి పాలు... 
ఎరుపు! 
సింధూరం ఎరుపు ' 
మందారం ఎరుపు 
“శక్తిని మన. కిచ్చే 
రకం అతి ఎరుపు 
గువ్వః 


కొమ్మమీది గువ్వ 
'కువకున' మని నవ్వ 
రాయితీసి రువ్వ 
మాయమాయె నవ్వ... 
కప్పు పాఠముః 
“బెకబెక” లాడుచు కప్ప 
చకచక పాఠము చెప్ప . 
వినగా వీనుల విందు 
వినుడూ మీరికముందు 


లై 


ఆట ౬ నారు! 


నలుగురు కలసిన చోట 
నాలుగు న్రంభాలాటు 

కలతలు మరచిన పూకు 
కిలకిల నవ్వుల పాటు... 


తెలుగు భూమిః 


ఆలుగుభూమి పసిడి భూమి 
పాడిపంటలున్న భూమి 

శాంతీ సిరుల తో కుప్పుడు 
నిండి వెలుగుచుండు భూమి... 


తెలుగువారు! 
ఆతలుగువారు చెలుగువారు 
ఆరివితేట లున్నవారు 
పలువురితో ఎల్ల ప్పుడు 
కలని మెలసి తిరుగువారు... 


తలుగు తేజంః 


తెలుగు తేజమన్న ది 
తేజరిల్లుచున్నది 

తలుగు చరిత ఉన్నది 
వెలుగు వెలుగుచున్న ది... 


48 


పీచ్చీక గూడు! 
చిన్న దొక్య పిచ్చిక 
చేర్చి కొంత పచ్చిక 
కట్టుకుంది గూడు 
చెట్టుమీద చూడు,.. -. 


చెరువులో బాతు! 
చెరువు చాల లోతు 
చెరువృలోన బాతు 
గాలి పడగలాగ' 
తేలివెళ్ళు చేగ,.. 


ఎద్దు ఇ మొద్దు! వ 
బండిని లాగే ఎద్దు 
ఎండకు వానకు మొర్ధు 
పాపము దానికి హద్దు 
పని ఎప్పుడుండగ వద్దు... 


అందం ! 


అందం = ఆనందం 


బంద డ్డ అనుబంధం 
దేశం - ఆదేశం 
రాగం _ అనురాగం,., 


19 wr 4 


కల తా 





బాపుమూట. తీయదనం 
బోసినవ్వు చల్లదనం 
భాదిబట్ట తెల్ల దనం 
మన కిచ్చును “మంచిదనం",.. 








a 


i 
కంచమవ దన్న అున్ను వడ 
పలుకం నరా వతు హద 

= 
అందరికి ముదెౌచే్యా 
Coa 
అంద మైన చా హి 


(1 


(ih 


=] 
ఆకాశంలో పపకి 
కవూోయిగ ఎగిరే పక 
అంద యన పత 
“ఇంుంల్‌ ఆనే పత 


లై 
చాకుం.నాకుు..లఅ కుళ్ళు 
ఉఆకంగ్రాలాంతిేి కుళ్ళ 
నరులందర్‌ చెంత 
నలుగుయుండే మళ్ళ 


. | 
మయముఃణజికక్తుఎ నుండు 
ముది గాజాుూలా ? కాదు 
" కాడుతోే ఆది ఎపుడు 
పరుగతుతుంతుందె... 


ea స్ట్‌ 


ర్‌ 


అన్ని జీవులకుండు 
అటు ఒకటి ఇటు ఒకటి 
ఆ రెండు లేకుంటె 
అంతా ఇక చీకటి... 


6 


తోక లుండవుగాని 

దిక్కు-లెన్నియొ తిరుగు 

అచ్చట్లు ముచ్చట్లు 

అన్ని చోట్లను చెప్పు... 
{ 

మీటలెన్నియొ ఉండు 

-పెళ్తై మాదిరి ఉండు 

మీట (తిప్పిన వచ్చు 

మాటలూ + పాటలూ... 


గ్ర 
(పతి ఊరిలో నుండు 
లోతు గానివి కొన్ని 
అచటినుండియె నీరు 
మోనుకొని వస్తారు... 


~_ 28 


9g 


ఆందనీ గగనాన 
అందాల నెరికించు 
ఆందరికి హాయిని 

ది ఎపుడు కలిగించు... 


10 


ఆటు నూకు లిటువైపు 
ఇటు మాట లటువెపు. | 
ఆనినంత వినిపించు 
ఆనందమనిపించు,,. 


నా అలా 


ii 


నోటి 'డగ్గరనుండి 
మాటలాడిన వెల్ల 
తీగలో ప్రవహించు. 
దూరాన వినిషించు,., 
12 
ఆంతం లేనిది 
అనంతమైనది 


అననికి. వెగో. 


24, 


ఇ 
నో షం 


18 


ఆకారాన్నీ అది 

అందంగా చూపుతుంది 
అందరికీ ఎప్పడు 
అందుబాటులో ఉంటుంది... 


14 


నోటిలోన వాసము౦డు 
నరమన్నది లేకయుండు 
క తిఠన్న వాడిగుండు 
అది ఏమిటొ చెప్పరండు, 





విడుప్పలు. . + 


1, రామచిలుక శ. విమానం క, రూపాయి 
ఓ గడియారం 5, కళ్ళు 6, ఉత్తరాలు 
7, రేడియో 8. బావులు 9. చందమామ 
_ 10, సెరిభోను 11. మైకోఫోను 12, ఆకాశం 

18. అద్దం 14. నాలుక.. 


20 





నాన్ని తఆచ్చెనమ్మ 
నాకు మంచి పొమ్మ,.. 
అండాలను చిమ్ము 
అతి చక్కని బొమ్మ, 


ముద్దులొలుకు బొమ్మ 
ముద్దులిచ్చు బొమ్మ 
బొమ్మతోటి నేను. 
బాగ ఆడుతానుు,, 


26 


చిన్నారి-పాన్నారి 


చిన్నారి పొన్నారి 
చిట్టిపాపల్లు 
కన్నుల్లొ మెరిసేటి 
కంటి పాపలు 
పరువాన ఆడేటి న్డ్‌ 
పండు గువ్వల్లు 
(పతి ఇంట మో గేటి 
పసిడి మువ్వల్లు॥ 


పాతు 


తిన్నారా తిండిని మేరు 
తొన్నాారా బండిని మీరు 


అన్నారా మాటలు మీరు 
విన్నారా పాటలు మీరు 


తన్నారా బంకిని' మీరు 
కన్నారా వింతను మీరు... 


27 





చిటపట భువి_పై 
చినుకులు పడితే 
బడికి సెలవులే 

మా బాలలకూ... 


ననూారుల "ఎంబడి 
కర్రలు కౌరి 

చక చకపారే 
చిన్న కాల్వలో... 
పడవలు చేసీ 
పదమని వదతి 
చక్కాైని ఆటలు. . 
చిన్నారులకూ...: ce 


a శ 
EE 


28 


ఆరగిఆచు- ముద్ర ** = 


కావాది._.. 
గింజకు మొలక 
మొలకకు పిలక 
పాపకు గిలక 
నాకెక వలకు 
కావాలి?" కోవాలి! 


హాపకు అమ్మ 
కొ”మ్యకు రమ్ము 
నాకొక జౌబమ్మ 
*- కాహఠల€ః జకవాలఃః 


39 


క 


పడగం్తి లెచిలదె, 


నాగన్వరమయమును ఆచ 
ఆగకుండా ఊంద 
పడగచెత్తి గాలి 
పడగలా ఆడింది... 


పాము పడగను చూడ 
పాప లందరు కూడి 
ఆట అడే పాము 
ఊూాకులు మూ కారు... 


పాము రూపము చూడ 
భయమెను ఆఅదరికి 
వాము ఆటను చూడ 
మోదయు ఆందరికె... 


30 


ఆందాల మామయ్య: 


అందాల మామయ్య 
చంద మామయ్య 
అందని ఓ అయ్య 
ఆంది రావయ్య్యిఃః 


చుకగాల్లా రాజులా 
చిక్క్సి. ఉన్నావు 
దిక్కులన్ని నిండి 
చకగ్రైాగున్నాావు.. 


మ ల్రైపూవులమించు 
ఆల్లన్నివాడ 
చల్లని వెన్నెలలు 
చల్లటి కకేడ... 


అందరికి హోయిని 
అందించవయ్య 
అందాల నెలకేడ.. 


అంది రావపయ్య్య!ః 


పశ 





తూర్పున బా డిచీ సూర్యుడు 
తొలిగా వచ్చును సూర్యుడు 
మెల్లగ పెరుగును సూర్యుడు 
తెల్లని వెలుగుల సూర్యుడు 
పగలే ఉండును సూర్యుడు 
"పక్యున మండును నూర్యుడు 
“హాశంలో సూరుుడు 

. కవక్‌ తీరుగును నూర్యుడు 
పడమర ఎప్పుడు సూర్యుడు 
బడబడ మునుగును నసూర్వ్యుడు.., 

22 


నా నడత 


మంచి పనులు నేను జేయ 
“మంచివొడి' నని అందురు 


అల్ల రేమొ నెను జేయ 
“అల్లరి ఎవధవిని అందురు... 


మంచి ఆటలేను ఆడ 
ముచ్చటగా చూస్తారూ 
మట్టిలోన ఆడుచున్న 
"మడ్డి వెధవిని అందురూ,.,, 


అందరి మాట వింటేనే 
“ఆహా |” మంచివాడందురు 
మాటలసలు వినకుంటే 
పోకిరివాడనందురు... 


పనులన్నీ బాగ చేయ 
“భలే: భలే!” వాడందురు 
తిరిగి నెను మొఅడి కేకయ 
విట్టులన్నాతి క్రైైదరూ... 


ఆందుకనే ననిప్పుడు 
మంచిజటలాడుచుంటే 
అందరి మన్న నలుబాంద 
అణకువ నే నేర్చుకెంటి... 


న్‌ 


చిన్న చిన్న పూవులు 
వన్నెలున్న పూవులు 
వన్ని చిన్నెల తోడ 
ఎన్న రాని పూవులు... 
అందమున్న పూవులు 
చందమున్న పూవ్వులు 
అందచందాలతె ఆ 
నంద మొసగు పూవ్వులు 


34 


రంగంల రాట్నం 


రా 
ల్నల,..రాట్నం 
రంగుల రాట్నం9 
గిర గిర విర నా 
తిది గ రాట్నం.. 


పిరికున్న అబ్బాయి 
రాట్న మెక్యంగా 
కళ్ళు తిరిగి తాను 
కలవరాప 

_ పడ్డాడు... 

థె ర్యంతొా అబ్బాయి 

రాట్న మక్క్శ్థా0గా 

గిరగిరా తిదిగితా 

సంబరా పడాడు 
రాట్న మెక్కారమ్మ . 
రంగులరాట్న 'మెక్య్థా రే 
గిరగిరా తిరిగేటి 
చక్కని రాట్న మెక్క-రేః 

85 


బుగ్రలం- మొగ్గలు 


విచ్చని మొగలు 
GG 
చిరు చిరు మొగ్గలు 
ఆంద రికందం 
చూ "పెడు మొగ్గలు, .. 
బుగలు...బుగలు 
GG G 
ఎధని బుగ్గలు 
మనను నిండుగా 
మధువులు నింపెడు 
పాపల బుగ్గలు 
చిరువాల బుగ్గలు... 
ముట్టుకుంకు వాడిపోవు 
ముచ్చు కున మొగ్గలు 
పల్టుకుం"కు కందిపోవు 
పనంచెన బుగ్గలు... 
బుగలుఎ మొగలు 
జ భ్‌) 
మొగ్గలు_బుగ్గలు 
చిరు చిరు మొగ్గలు 
చిన్నారి బుగ్గలు... 
కో 


తారా 


"26 


ఉఆంందాల బాలు 


చదువు కొని వచ్చింది 
చక సన్న కూల 
తాయిలమ్మే దెన 
తిసుకొని రండు 


ఆడు కొని వచ్చింది 
ఆకంటెల బెల 
ఆఅందించరండి, 


వాట పాడీ వచ్చె 
పరువాల బాల 

పండ్లు ఫలాలనూ 
వుచ్చు కొనిరండి 


కాంగా ఆంతటుంది 

ముదుల జాల 
to 

[పతివారు ఇసారు 

ముదులు ఇవాల జ | 
a పెన 


37 


చిన్నారి మ 


పాపాయి పాపాయి 
మా మంచి పాపాయి 
పండు వెన్నెల లాంటి 
పరువాల పాపాయి! 


పాపాయి కన్నులు 
a 
పగడాల పువ్వులు 
మా పాప బుగలు 
ane 
మరుమలె మొగలు 
థి eter) 





38 


తెల్ల నీ జాబిల్లీ 
వెలుగుల్లు కురిపించ 
మా పాప చిరునగవు 
మణులెన్నొ కురిపించు 


కనులలో కొంతులా 
కళలెన్నొ చిలికించు 
నోటిలో రత్నాల 
గుట్టల ఒలికించు 


అందరిని మురిపించు 
ఆనందం కలిగించు 

అఖిల జగతిని మించు 
అందొలు చూపించు 





వురడం వరాకులం 





బద్ద-కమ్ము తోటి నీవు 
మొదువలే మెలగకుండ 
దె 

ఒద్దికగా బడికి పోయి 

బుద్ది కలిగి మెలగు బాల 

గురువు మాట మీర కెపుడు 

గరువ ముడిగి మెలగ వలయు 

చెప్పునటి వాఠాలను 

తప్పకుండ చదువ వలయు 

పరుల తోటి ఎన్నడైన 

పరుష భాషలాడరాదు 

పరులనెపుడు నిన్ను వలే 

పరికించుట మరువరాదు ... 
40 


